శ్రీ శంకరాచార్య విరచిత 


~y 
MIRA. 


న్స్‌ 
గి 


| 
| 
iA" 
jy ' 
“i 
యా ల్‌ో \ 
శ్‌. 
| గ 
Er) 
శ ut? oh 
' 1 
| 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


Ax EE RE త క్ని యనక 
sv YY అగిణ౧్ల ఆలు WwW 


Kiron Type Institute 


శ్రీ కృష్ణుల వారి రూపు 
“ | (మడికి సింగనామాత్యుడు తన (ద్విపద పద్యములు) జానపద సాహిత్యంలో శ్రీ కృష్ణుల వారి రూపు ఎంత మధురంగా వర్ణించారో చూడండి) 
. నల్లని మేనున్నతమయిన యురము 
దెల్లదంబుల మించు తెలు గన్నుగ వయు 
నెరిజడ చొళ్ళెము నిటల రేఖయును 
జిరునవ్వు మోమును జేత వేణువును 
పాయక జిగి మించు పసిడి చేలయును 


దలబురిపెనవు కదంబ మంజరియు 
ధళధళ వెలిగెడు దంతధీధితియు 
గలరూపు మోమున గట్టనట్లుండు 
(అలాగే తన అన్న బలరామునితో కలిసి కంసుడి కొలువులోకి వెళ్ళిన రీతి ఎంత రమ్యంగా చెప్పారో చూడండి) 
కరి మదరక్త పంకములచే మేన 
దొరగెడు ఘర్మ బిందువులును నరయ 
హరి మెను చిత్రవనాంబుద మనగ 


నరుదార జూపట్టై నందంద చూడ 
గజదంతములు దాను కామపాలుండు 
భుజశిఖరంబుల బోలు వొంద దాల్చి 
దారుణతర దండధరయుగ్మమనగ 
గౌరత మల్లరంగము సొచ్చి నిలువ 
గోరి మల్లులకెల్ల కులిశమై, ప్రజకు 
ధారుణి నాధుడై, తల్లి దండ్రులకు 
బసి బాలుదై యొప్పు, పంకజాక్షులకు 
నసమాస్తడై, వల్లవాళికి నెల్ల 
బరమావుడై, యతిప్రతతికి నెల్ల 
బరతత్త్వ మూర్తియై, బంధు సంతతికి 
దెవమై, రౌహిణీతనయుడు దాను 
నావిష్ణుదరుదెంచె నందరుజూడ. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


శ్రీ శంకరాచార్య విరచిత 


అచ్యుతాష్టకమ్‌ 


01. అచ్యుతం కేశవం రామనారాయణం 

కృష్ణదామోదరం వాసుదివర హరిన్‌ 

శ్రీధరం మాధవం గోపికా వల్లభం 

జానకీనాయకం రామచంద్రం భజే! 

నాశనము. లెనివాచు, మంచిజుట్టు కలవాదు, యోగులను ఆనందింప 
వయునాడు, సముద్రము పై పవళించినవాడు, నల్లని వాడు, వనమాలను 
ధరించినవాడు, వసుదేవుని పుత్రుడు, హరి, లక్ష్మీధరుడు, మాధవుడు, 
గోపికావల్లభుడు, జానకీ వల్లభుడైన రామచంద్రుని సేవించు చున్నాను. 
02. అచ్యుతం కేశవం సత్యభామాధవం 

మాధవం శ్రీధరం రాధికా రాధితమ్‌। 

ఇందిరామందిరం చెతసా సుందరం 

దేవకీనందనం నందజం సందధే॥। 

నాశనములేనివాడు, అందమైన జుట్టు కలవాడు, సత్యభామాపతి, మాధవుడు, 
శ్రీధరుడు, రాధికచే పూజింపబడినవాడు, లక్ష్మీదేవికి నివాసమైనవాడు, మంచి 


మనస్సుతో సుందరమైన వాడు, దేవకీపుత్రుడు,ఆనందం కల్లించువాడు అగు 
దతసవుని సేవించుచున్నాను. 


08. విష్ణవే బిష్టవే శంఖినే చక్రిణ 
రుక్మిణీ రాగిణే జానకీ జానయే। 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


వల్లపీ వల్లభాయార్శితా యాత్మనె 
కంస విధ్వంసినే వంశినే తే నమః॥। 


అంతటా వ్యాపించిన వాడవు, ఎల్లపుడు జయించువాడవు, శంఖచక్రములు 
ధరించినవాడవు, రుక్మిణీ ప్రియుడైన కృష్ణుడవు, సీతాపతియైన రాముడవు, 
గోపికావల్లభుడవు, హపూజింపబడువాడమవు, పరమాత్మణైనవాడవు, కంస 
సంహారకుడవు, వేణువును ధరించినవాడవు అగు నీకు నమస్కారము. 
04. కృష్ణ! గోవింద! హే రామ! నారాయణ! 

శ్రీపతే! వాసుదేవాజిత! శ్రీనిధే। 

అచ్యుతానంత! హే మాధవాధోక్షజ! 

ద్వారకానాయక! దౌపదీరక్షక!॥ 

ఓ కృష్ణా! గోవిందా! రామా! నారాయణా! శ్రీపతీ! వాసుదేవా! అపజయం 


లేనివాడా! శ్రీనిధీ! అచ్యుతా! అనంతా! మాధవా! అధోక్షజా!, ద్వారకానాయకా! 
దౌపదీమానరక్షకా! నీకు నమస్మారము. 


05. రాక్షస క్రోభితః సీతయా శోభితో 


దండకారణ్యభూ పుణ్యతాకారణః। 
లక్ష్మణ నాన్వితో వానరైః సేవితో 
౨_(అ)గస్త్య్య సంపూజితో రాఘవః పాతు మామ్‌॥ 


రాక్షసులను సంహరించినవాడు, సీతతో శోభించినవాడు, దండకారణ్య 
భూమిని పవిత్రం జేసీనవాదు, లక్ష్మణునితో కలసినవాడు, వానరులచే 
సవించటబటేనవాడు, అగస్య మహర్షిచే పూజింప బడినవాడు అగు రాముడు నన్ను 
రక్షించుగాక. 


Kiron Type Institute 


Kiron Type Institute మ 


: 06. ధేనుకారిష్టహా నిష్టకృత్‌ ద్వేషిణాం 
|. కేశిహా కంస హృద్వంశికా వాదకః। 

పూతనా కోపకః సూరజా ఖేలనో 

బాలగోపాలకః పాతు మాం సర్వదా॥ 

ధేనుకాసురుని సంహరించినవాడు, ద్వేషించువారిని నాశనం చేయువాడు, 
కేశి” అను రాక్షసుని, కంసుని చంపిన వాడు, వేణుగానం చేయువాడు, పూతనను 


అంతమొందించినవాడు, కాళీయుని మర్జించి యమునా నదిని ఆనందింప 
జేసినవాడు అగు బాలగోపాలుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక. 


07. విద్యు దు ద్వోతవత్‌ ప్రస్ఫుర ద్వాసనం 
వొవ్ఫడం భోదవత్‌ ప్రోల్లస ద్విగహం। 


వన్యయా మాలయా శోభితో రస్టలం 

లోహితాం|ఘి ద్వయం వారిజాక్షం భజే॥ 

మెరుపువలే మెరయుచున్న వస్త్రములు ధరించినవాడు, వర్షాకాలపు మేఘం 
వలే అందమైన శరీరం కలవాడు, పతే అలంకరించబడిన వక్షస్థలం 
కతవాడు, ఎరని పాదములు కలవాడు, పద్యనే తుడు అగు దేవని 
సేవించుచున్నాను. 
08. కుంచితైః కుంతలైః భాజమా నాననం 

రత్నమౌళిం అసత్‌ కుండలం గండయోకఃః। 

హార కేయూరకం కంకణ పోజ్బలం 

కింకిణీ మంజులం శ్యామలం తం భజే॥। 


Kiron Type Institute 5 


Kiron Type Institute 


(1 యూరములు స గజ్జెలు ధరించివాడు, నల్లనివాడు జ తనన 
"| సేవించుచున్నాను. 
09. అచ్యుతన్యాష్టకం యః పరే దిష్టదం 

(పిమతః ప్రత్యహం పూరుష స్సస్పుహం 

వృత్తతః సుందరం వేద్య(కర్ళ) విశ్వంభరం 

తస్య వన్యోహరిర్‌ జాయతే సత్వరమ్‌। 


ఇష్టములను తీర్చునది, మంచి వృత్తము నందు (సగ్విణీ) రచించబడినది, 
పరమాత్ముని తెలియ జేయునది అగు ఈ అచ్యుతాష్టకమును ఎవరైతే భక్తితో 
ప్రతిదినము పఠించునో వారికి వెంటనే హరి ప్రసన్నుడగును. 


// శ్రీ శంకరాచార్య విరచిత అచ్యుతాష్టకమ్‌ సంపూర్ణమ్‌ // 


ఏక శ్లోకి భాగవతమ్‌ 
అధౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్దనం 
మాయాపూతన జీవితాపహరణం గోవర్దనోద్దారణమ్‌। 
కంసచ్చిదన కౌరవాది హననం కుంతి సుతాపాలనం 
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతమ్‌॥ 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


